Registered No . HSE -49/ 2016 


GANDHRA 


POVERNMENT 


A 
PRADES 


TO 


•GOT 


SH 
. 
LON 


A 


SA 


B2hUIS 


RIGHT TO 
INFORMATION 


ఆంధ్ర ప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


PART I EXTRAORDINARY 
AMARAVATI,MONDAY ,MAY 14 , 2018 


No. 385 


G . 165 


NOTIFICATIONS BY GOVERNMENT 


- - X 


- - 


REVENUE DEPARTMENT 

(DA & LR ) 
RE -ORGANIZATION OF THE EXISTING VIJAYAWADA (URBAN ) MANDAL INTO 

VIJAYAWADA (EAST), VIJAYAWADA (CENTRAL ), VIJAYAWADA (NORTH ) AND 
VIJAYAWADA (WEST) MANDALS . 

[GO.Ms. No.216 , Revenue (DA & LR ), gth May , 2018 .] 


APPENDIX 

FINAL NOTIFICATION 
In exercise of the powers conferred under sub - sections ( 2 ) and (5 ) of 
Section - 3 of the Andhra Pradesh District (Formation ) Act, 1974 ( Andhra 
Pradesh Act No . 7 of 1974) , in the interest of better administration and 
development of the areas , after having published the proposals in Extra 
Ordinary issue of A . P . Gazette No . 19 Dated : 5 . 1 . 2018 as required under 
sub section (5 ) of Section - 3 of the Andhra Pradesh District (Formation ) 
Act 1974 , and after consideration of the objections whichever is possible for 
better administration of the public , do hereby notify that the Vijayawada 
(Urban ) Revenue Mandal shall be re organized into (4 ) Urban Revenue 
Mandals ( forming ( 3 ) New Urban Revenue Mandals ) by name Vijayawada 
(East), Vijayawada (Central) Vijayawada (North ) and Vijayawada (West) 
Revenue Mandals in Vijayawada Revenue Division of Krishna District , with 
head quarters as set out in the appended Schedule below with effect 
from the date of publication of this Notification in the Official Gazette . 


[ 1 ] 


[ Part - I 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 

THE SCHEDULE 


Name of the 
New 
Revenue 
Mandal 


Headquarters 
of the New 
Revenue 
Mandal 


Name of the 
Revenue 
Division in 
which the 
new Revenue 
Mandal is 
located 


Name of the 
District in 
which the new 
Revenue 
Mandal 
is located 


Vijayawada (East) 


| Patamata 


Vijayawada 
Revenue 
Division 


Krishna 
District 


2. | Vijayawada (Central) | Gandhinagar 


Vijayawada 
Revenue 
Division 


Krishna 
District 


3. 


Vijayawada (North ) 


| Ajitsingh Nagar 


Vijayawada 
Revenue 
Division 


Krishna 
District 


Vijayawada (West) 


Bhavanipuram 


Vijayawada 
Revenue 
Division 


Krishna 
District 


Names of the Wards /villages included in the Vijayawada East Mandal 
with Head quarters at Patamata , covering the Municipal Divisions of 2 , 3 , 4 , 
6 , 7 , 8 , 9, 10 , 11 , 12 , 13 & 14 ( 12 Municipal Divisions) : 

1) Mogalrajapuram 
2 ) Gunadala (Part) 
3 ) Patamata , 
4 ) Vijayawada Town Portion (Part ) 


Names of the Wards /villages included in the Vijayawada Central Mandal 
with Head quarters at Gandhinagar (Existing Mandal Office ) covering the 
Municipal divisions of 15 , 16 , 17 , 18 , 19, 20 , 21, 22, 23 , 24 , 36 , 40 , 41, 42 , 48 & 50 
( 16 Municipal Divisions) 


Vijayawada Town Portion - (Part ) 


May 14 , 2018 ] ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 
Names of the Wards /villages included in the Vijayawada North Mandal 
with Head quarters at Ajitsingh Nagar covering the Municipal Divisions 
of 1 , 5 , 43, 44 , 45 , 46 , 47 , 51 , 52 ,53, 54 , 55 , 56 , 57 , 58 , 59 ( 16 Municipal Divisions): 

1) Mutyalampadu 
2 ) Payakapuram 
3) Machavaram 
4 ) Gunadala (Part) 
5 ) Vijayawada village portion ( Part) 


Names of the Wards/villages included in the Vijayawada West Mandal 
with Head quarters at Bhavanipuram covering the Municipal Divisions 
of 25 , 26 , 27 , 28 , 29 , 30 , 31, 32 , 33 , 34 , 35 , 37 , 38 , 39 & 49 ( 15 Municipal Divisions) : 


1 ) 
2) 
3 ) 
4 ) 


Bhavanipuram 
Vidyadharapuram 
Vijayawada town Portion (Part ) 
Vijayawada village Portion (Part) 


Dr. MANMOHAN SINGH, 
Special Chief Secretary to Government. 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


[ Part-1 


అనుబంధం 
( 08 - 05- 2018 తేదీగల రెవెన్యూ డిఏ& ఎఆర్ ) శాఖ జి . ఓ. ఎం .ఎస్. నెం . 216 కు అనుబంధం ) 


తుది ప్రకటన 


1974 , ఆంధ్రప్రదేశ్ 

జిల్లాల (ఏర్పాటు ) చట్టం , ( 1974 లో 7వ ఆంధ్రప్రదేశ్ చట్టం )లోని 3వ విభాగం , 
( 2) మరియు ( 5) ఉప-విభాగాల క్రింద లభ్యమైన అధికారాలను పురస్కరించుకొని , ప్రాంతాల మెరుగైన 
పరిపాలన మరియు అభివృద్ధిదృష్ట్యా, 1974, ఆంధ్రప్రదేశ్జిల్లాల ( ఏర్పాటు ) చట్టంలోని 3వ విభాగపు (5) వ 
ఉప విభాగం క్రిందకోరినట్లుగా 5-1- 2018 తేదీగల ఆంధ్రప్రదేశ్ అసాధారణ గెజిట్ నెం . 19లో ప్రతిపాదనలను 
ప్రచురించిన తర్వాత మరియు ప్రభుత్వ మెరుగైన పరిపాలనకు సాధ్యమయ్యే అవకాశం వున్న అభ్యంతరాలను 
పరిగణనలోకి తీసుకున్న తర్వాత , అధికారిక గెజిటులో ఈ ప్రకటననుజారీ చేసిన తేదీ నుండి అమలులోకి వచ్చే 
విధంగా ఈ క్రింది అనుసూచిలో పేర్కొన్నట్లుగా ప్రధాన కార్యస్థానంతో కృష్ణాజిల్లాలోని విజయవాడ రెవెన్యూ 
డివిజనులో విజయవాడ (తూర్పు ),విజయవాడ ( సెంట్రల్ ), విజయవాడ ( ఉత్తరం ), విజయవాడ ( పశ్చిమ ) రెవెన్యూ 
మండలాల పేరిట [[3) కొత్త పట్టణ రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేస్తూ ] విజయవాడ ( పట్టణ) రెవెన్యూ 
మండలాన్ని (4) పట్టణ రెవెన్యూ మండలాలుగా పునర్ వ్యవస్థీకరించాలని ఇందు మూలంగా 
ప్రకటించడమయింది . 


అనుసూచి 


వరుస | కొత్త రెవెన్యూ మండలం పేరు 
సంఖ్య 


. 


విజయవాడ (తూర్పు) 


విజయవాడ ( సెంట్రల్ ) 


| కొత్త రెవెన్యూ | కొత్త రెవెన్యూ | కొత్త రెవెన్యూ 

మండలం ప్రధాన | మండలం వున్న | మండలం వున్నజిల్లా 
|కార్యస్థానం రెవెన్యూ డివిజన్ పేరు | పేరు 
పటమట 

విజయవాడ రెవెన్యూ | కృష్ణాజిల్లా 

డివిజన్ 
గాంధీనగర్ 

విజయవాడ రెవెన్యూ | కృష్ణాజిల్లా 

డివిజన్ 
అజీత్ సింగ్ నగర్ | విజయవాడ రెవెన్యూ | కృష్ణాజిల్లా 

డివిజన్ 
భవానీపురం 

విజయవాడ రెవెన్యూ |కృష్ణాజిల్లా 
డివిజన్ 


విజయవాడ (ఉత్తర ) 


విజయవాడ ( పశ్చిమ ) 


May 14 , 2018 ] 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


2, 3, 4 , 6, 7, 8 , 9, 10, 11 , 12, 13 & 14 (12 మునిసిపలు డివిజన్లు) మునిసిపలు డివిజన్లకు 
వర్తింపుచేస్తూ పటమటలో ప్రధాన కార్యస్థానంతో విజయవాడ తూర్పు మండలంలో చేర్చిన వార్డులు / గ్రామాల 
పేర్లు : 

1 . మొఘల్ రాజపురం 
2. గుణదల ( భాగం ) 
3 . పటమట 

4. విజయవాడ పట్టణ భాగం (పాక్షికం) 
15, 16 , 17 , 18 , 19, 20 , 21 , 22 , 23 , 24, 36 , 40 , 41, 42, 48 & 50 (16 మునిసిపల్ డివిజన్లు) 
మునిసిపల్ డివిజన్లకు వర్తింపచేస్తూ గాంధీనగర్ లో (ప్రస్తుతమున్న మండల కార్యాలయం) ప్రధాన 
కార్యస్థానంతో విజయవాడ సెంట్రల్ మండలంలో చేర్చిన వార్డులు/ గ్రామాల పేర్లు : 

1. విజయవాడ పట్టణ భాగం - (పాక్షికం ) 


1 , 5, 43, 44 , 45, 46, 47, 51, 52, 53, 54 , 55, 56 , 57, 58 , 59 ( 16 మునిసిపల్ డివిజన్లు) 
మునిసిపల్ డివిజన్లకు వర్తింపచేస్తూ అజిత్ సింగ్ నగర్ లో ప్రధాన కార్యస్థానంతో విజయవాడ ఉత్తర 
మండలంలో చేర్చిన వార్డులు / గ్రామాల పేర్లు : 

1 . ముత్యాలంపాడు 
2 . పాయకాపురం 
3. మాచవరం 
4 . గుణదల భాగం 

5. విజయవాడ గ్రామ భాగం (పాక్షికం ) 
25 , 26 , 27, 28 , 29 , 30, 31 , 32 , 33, 34 , 35 , 37 , 38 , 39 మరియు 49 (15 మునిసిపల్ డివిజన్లు) 
మునిసిపల్ డివిజన్లకు వర్తింపచేస్తూ భవానీపురంలో ప్రధాన కార్యస్థానంతో విజయవాడ పశ్చిమ మండలంలో 
చేర్చిన వార్డులు గ్రామాల పేర్లు : 

1. భవానీపురం 
2. విద్యాధరపురం 
3. విజయవాడ పట్టణ భాగం (పాక్షికం) 
4 . విజయవాడ గ్రామ భాగం ( పాక్షికం ) 


డా . మన్మోహన్ సింగ్ , 
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి . 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www .apegazette .cgg . gov .in 


